Registered No. HSE - 49 / 2016 


ANDHRA 
PRADESH 


W.No.42 


ఆంధ్రప్రదేశ్ 


ప్రభుత్వం 


సత్యమేవ జయతే 


आंध्र 


GalT500 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 

THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 

AMARAVATI , FRIDAY , OCTOBER 21 , 2022 

PART I - NOTIFICATIONS BY GOVERNMENT , HEADS OF DEPARTMENTS 
AND OTHER OFFICERS 


--X- 

NOTIFICATIONS BY GOVERNMENT 


///// 


RIGHT TO 
INFORMATION 


యువజన అభ్యుదయం పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ 

( నీ & ఓఎల్ ) 


*** 


ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి రాజీనామా 
ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ . 


G.987 


( జి.ఓ.ఎం.ఎన్.సంఖ్య . 23 , యువజన అభ్యుదయం వర్యాటక మరియు సాంస్కృతిక 
( సి & ఓఎల్ ) , అక్టోబర్ నెల 20 వ తేది , 2022. ) 


[ 1 ] 


పరిగణన పత్రములు : 

1 ) జి.ఓ.ఎం.ఎస్.సంఖ్య . 10 , యువజన అభ్యుదయం పర్యాటక మరియు సాంస్కృతిక ( హెచ్ & ఓఎల్ ) శాఖ , 

తేదీ .13.08.2019 . 


2 ) జి.ఓ.ఎం.ఎస్.సంఖ్య .17 , యువజన అభ్యుదయం పర్యాటక మరియు సాంస్కృతిక ( సి & ఓఎల్ ) శాఖ , 

తేదీ .05.08.2021 . 


3 ) శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ , ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు వారి లేఖ తేదీ .21.09.2022 . 


2 


ANDHRA PRADESH GAZETTE , October 21 , 2022 


ఉత్తర్వు : 

పై మొదటి పరిగణన పత్రం ప్రకారం రాష్ట్రంలో అధికార కార్యకలాపాల నిమిత్తం , అధికార భాష యైన 
తెలుగును పరిపాలనలో ఇతోధికంగా ఉపయోగించడానికి తగువిధంగా చర్యలు చేపట్టడానికి , పరిపాలనలో తెలుగు 
వాడుక ప్రగతి సమీక్షించి , ప్రభుత్వానికి తగు సూచనలు , సిఫార్సులు చేయుటకు 1966 వ సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ 
అధికార భాషా చట్టం 5 ( 1 ) వ విభాగాన్ననుసరించి , ప్రభుత్వం అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా శ్రీ యార్లగడ్డ 
లక్ష్మీప్రసాద్ గారిని 2 సంవత్సరాల కాలపరిమితితో నియమించడం జరిగినది . 


2. పై రెండవ పరిగణన పత్రం ప్రకారం ప్రభుత్వం అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ 
గారి పదవీ కాల పరిమితిని మరొక రెండు సంవత్సరములు అనగా 26.08.2021 నుండి 25.08.2023 వరకు 
పొడిగించడమైనది . 


3 . 

పై మూడవ పరిగణన పత్రంనందు శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు తమ వ్యక్తిగత కారణాల వలన ఆంధ్రప్రదేశ్ 
అధికార భాషా సంఘం అధ్యక్షులుగా రాజీనామా సమర్పించి యున్నారు . 


పై మూడవ పరిగణన పత్రంనందలి విషయమును పరిగణనలోనికి తీసుకొని , ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అధికార 
భాషా సంఘం అధ్యక్షులుగా శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి రాజీనామాను ఆమోదించడం జరిగినది . 


- - X 


రజత్ భార్గవ , 
ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి . 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 
Government Regional Press , Vijayawada , www.apegazette.cgg.gov.in 


